కొర్నేయ్ చుకోవ్ స్కి 
వర్ధిల్లాలి సబ్బు, నీళ్లూ ! 


దుప్పటి 

దీపం వెలిగిద్దామంటే అది 
పారిపోయింది , 

దిగున ఉడాయించింది . 
దిండు 

పోనీలే , బొమ్మల పుస్తకం వుందిగా 
లేచిపోయింది , 

పొద్దు గడుస్తుంది కా సేపు సరదాగా 
మంచంమీద నిలవకుండా పరుపు అనుకుంటూ వుండగానే అదీ 
మరిమరీ యెగిరి పడుతూవుంది . హఠాత్తుగా మంచంకింద దూరింది . 

కాస్త టీ తాగుదామంటే 
కప్పులూ , సాసర్దూ పరుగెత్తి పోయినాయ్ , 
కేకులూ , బిస్కట్లూ , పాలూ , సంచదారా 
కాళ్లు వచ్చినట్లు కదలిపోయినాయ్ ! 


యేమిటి విషయం ? 
యేమి జరిగింది ? 
యేమిటి కారణం 
యీ వైపరీత్యానికి ? 
యీ గందగొఖానికి ? 
యీ అల్లకల్లోలానికి ? 
ప్రపంచం తలకిందులైందా ? 


యి స్త్రీ పెట్టె 
వెళ్లి తరిమింది 
బూట్లను, 
బూట్లు 
వెంటబడినాయి 
ప్లేట్లను, 


యేమిటి విషయం ? 
యేమి జరిగింది ? 
యేమిటి కారణం 
యీ వైపరీత్యానికి ? 
యీ గందగొఖానికి ? 
యీ అల్లకల్లోలానికి ? 
ప్రపంచం తలకిందులైందా ? 


యిస్త్రీ పెట్టె 
వెళ్లి తరిమింది 
బూట్లను, 
బూట్లు 
వెంటబడినాయి 
ప్లేట్లను, 


హఠాత్తుగా వచ్చింది. అమ్మ గదిలోనుండి 
ముసలి నీళ్ల తొట్టి మిలమిల లాడుతూ , 
సొట్ట కాళ్లతో కుంటుతూ , గెంతుతూ , 
సూటిగా వచ్చి నన్ను జూసి కేకలేసింది : 


“ ఓరి మురికి ముఖం దద్దమ్మా ! 
ఓరి దరిద్రపు పెద్దమ్మా ! 

బొగ్గు గని కార్మికుడు మేలు నీకంటె ! 
రొచ్చు గుంటలోనిఊరపంది నయం నీకంటె ! 
వెళ్లి అద్దంలో చూసుకో , 
ముక్కు మీది మరక లేమిటో పోల్చుకో , 
ఆ మెడ చూడు , చెవులు చూడు , చేతి వేళ్లు చూడు , 
యెప్పుడూ కడుక్కున్న పాపాన పోలేదు గదా ! 
అందుకే నీ మేజోళ్లు కూడా పారిపోయినాయి ! 
నీ ముఖం చూసి ఓకరించుకున్నాయి ! 


“ ప్రతి ఉదయం, ఓరి నలుసా , 

యెలకలు ముఖం కడుక్కుంటాయి, తెలుసా ? 
పిల్లులూ , బాతులూ కూడా , 
చీమలూ , సాలెపురుగులూ కూడా . 


“ ప్రొద్దున్నే నీవు తప్ప అందరూ 
పళ్లు తోముకున్నారు , తల దువ్వుకున్నారు , 
నీవొక్కనివే అలా కంపుకొడుతున్నావ్ , 
బట్టలు లేకుండా అలా మిగిలివున్నావ్ . 


“ ప్రసిద్ధ మైన నీళ్ల తొట్టిని నేను , 
“ పరిశుభ్రం ” అంటారు నన్ను . 
నీళ్ల తొట్లన్నీ నా ప్రజలు, 
సబ్బులూ , బ్రషులూ నా సై నికులు . 


“ నేను కాలు తట్టితేచాలు 
బిలబిలా వస్తారు నా సై నికులు , 
గలగలలతో గది నిండుతారు , 
క్షణంలో నిన్ను చుట్టు ముట్టు తారు 
గర్జిస్తారు ,గాండ్రిస్తారు , 
కాళ్లు నేల తాడించి ఘీంకరిస్తారు , 
భయపడాకు, నీతోలు ఒలువరు , 
తళతళా మెరిసేటట్లు తోముతారు , 
తరువాత నిన్ను పట్టుకొని 
కాలువలో ముంచుతారు , 
ముంచి లేవనెత్తు తారు. ” 


VO 


అప్పుడది తన రేకు రొమ్ముమీద చరచి 
అరచింది “ ఓం హీం ” అంటూ . 


“ యీ మురికి వెధవను తోమాలి 
మరింత తెల్లగా , తెల్లగా , 
యీ రోత భడవను రుద్దాలి 
మరింత శుభ్రంగా , శుభ్రంగా ! ” 


వెంటనేవచ్చినాయి బ్రషులు ఒక మంద , 
పొంతగద్ద ల్లా వచ్చి పడినాయి నామీద , 
రుద్దినాయి , తోమినాయి నన్ను , తోముతూ రుద్దినాయి , 
రుద్దుతూ తోముతూ , యిలా పాట పాడినాయి : 

పరుగు పరుగున సబ్బు వచ్చింది , 

యెగిరి నా నెత్తి మీద కూర్చుంది , 
తలంతా నురుగుతో నిం పేసింది , 
నాకు మతి పోయినంత పనైంది . 


Aartamana 


కుంచించు 


Onoma - 011 


BAHMT 


Moka 


అప్పుడు తల రుద్దేపీచును చూసి , 
నిజంగా భయం వేసి , 
పారిపోడానికి ప్రయత్నించాను , 
కానీ అది వెంటబడింది నన్ను . 


లలితాలి 


WOM 


వీధిలోకి పరుగెత్తాను, 
గోడలూ , కంచెలూ దూకాను , 
అది వేటకుక్కలా వెంటబడింది , 
అడుగడుగునా నన్ను వెంబడించింది . 


Muslitry 


హఠాత్తుగా వీధి మలుపులో అప్పుడు 

మొసలి మామయ్య నాకు కనిపించాడు , 
అమడ పిల్లలతో షికారునుండి 
అప్పుడే తిరిగివస్తూ వుండినవాడు . 
నన్ను వెంటబడే పీచును చూశాడు 
నోరు తెరచి మిం గేశాడు . 


తరువాత నా వైపుకోపంగా చూశాడు , 
నిప్పులు కక్కుతూ కేకలు వేశాడు : 
“ యెంత సిగ్గు లేదురా నీకు ” అని అరిచాడు , 
“ వెంటనే వెళ్లి ముఖం కడుక్కోపో ” అని కసిరాడు , 
“ లేదా నిన్ను చీల్చేస్తాను ” అని ఉరినూడు , 
“ లేదా నిన్ను చంపేస్తాను ” అని తరిమాడు . 


మెరుపు తీగలా యింటికి పరుగుతీశాను , 
వెళ్లి “ పరిశుభ్రం ” యెదుట మళ్లీ 
నిలిచాను . 
సబ్బూ , నీళ్లూ పోసి , 
నీళ్లూ , సబ్బూ వేసి , 


చేతులు సలి పేటట్లు తోమాను 
మకిలంతా వదలిందాకా , 
మరకలన్నీ పోయిందాకా , 
నా ముఖం తళతళ మెరిసిందాకా . 


MYEUX 


నా బట్టలూ బూటూ అన్నీ 
వచ్చినాయి నావద్ద కు మళ్లీ, 


రొట్టె ముక్క నేరుగా నోటివద్ద కు వచ్చింది , 
“ తినవోయి మిత్రమా నన్ను ” అంటూ పలకరించింది . 


RIVWWVIS 


వేడి వేడి పెసరట్టు వేగంగా వచ్చి 
వినయంగా నా నోట్లో దూరింది , 


నా పుస్తకాలు తిరిగివచ్చినాయి అన్నీ , 
నోటుబుక్కులూ బొమ్మల పుస్తకాలూ అన్నీ , 

బొమ్మలు కూడా వచ్చినాయి వేగంగా , 
చిందులు తొక్కుతూ కోలాహలంగా . 


అప్పుడు “ పరిశుభ్రం ” అని పేరు గలట్టి 
మహా ప్రసిద్ధ మైన నీళ్ల తొట్టి 
నీళ్ల తొట్లన్నీ తన ప్రజ లైనట్టిది 
సబ్బులూ , బ్రష్టులూ తన సై నికు లైనట్టిది 
ఆడుతూ , యెగురుతూ నావద్ద కు వచ్చింది , 
నన్ను ముద్దు బెట్టు కొని యిలా చెప్పింది : 
“ యెంత మంచివానివిరా బాబూ నీవు ! 
నీ బుద్ధు లన్నీ చక్క బడినాయి , 
నీపాడు అలవాట్లు అంతరించినాయి , 
నీవిప్పుడు బంగారు కొండవు , వరాల మూటవు! ” 


పరిశుభ్రం అవసరం 
ఉదయం, సాయంత్రం. 
యెప్పుడూ మురికిగా 
వుండేవాళ్లంటే , 
ఛీఛీ అసహ్యం ! 
ఛా అరోచకం ! 


వర్ధిల్లాలి సబ్బూ , నీళ్లూ , 
వర్ధిల్లాలి తువ్వాళ్లూ , బ్రష్షులూ 
వర్ధిల్లాలి తెల్లని టూత్ పేస్టు , 
వర్ది ల్లాలి తలనూనే, దువ్వెనా . 


ఒళ్లంతా ప్రతి ఉదయం శుభ్రపరచుకుందాం , 
నీళ్లతో చెలిమి చేసుకొని నిత్యం ఆడుకుందాం 
తొట్లల్లో ,బానల్లో , చెరువుల్లో , కుంటల్లో , 
యేర్లలో , కాల్వల్లో , నదుల్లో , సముద్రాల్లో , 


በስ 


అనువాదం : రాచమల్లు రామచంద్రారెడ్డి 

చిత్రాలు: ఇ. మెష్కోప్ 


к . Чуковски 
Мойдодыр 


fa 136Ke Teau/ eu/ 


“ సగల్ " ప్రచురణాలయం 

మాస్కో 


© తెలుగు అనువాదం " ప్రగతి " ప్రచురణాలయం 1978 


సోవియట్ యూనియన్‌లో ముదింపబడింది 


70802- 721 - 

- 702 - 78 
2014 ( 01 ) : 78 


